వానపాములతో ఎరువు 

తయారు చేయడం 


వానపాములతో ఎరువు 

తయారు చేయడం 
రసాయన ఎరువులు వాడటం వల్ల పంటపొలాలు బలం లేకుండ 
తయారుకావడమే 
కాకుండ వాతావరణకాలుష్యం కూడ పెరుగుతూంది . 
ఈ పరిస్థితినిబాగుచేసుకోవడానికి సేంద్రియ ఎరువుల వాడకం 

మొదలైంది . అటువంటి ఎరువులలో ఒకటి వర్మికంపోస్టు. - అంటే 
వానపాములతో తయారు చేసేఎరువు . దీనిని వాడటం వల్ల భూమి 
బాగుపడటమే 
కాకుండ పంటలు కూడ బాగా పండుతాయి . 
ఈ పుస్తకంలో వానపాములతో ఎరువుతయారుచేసేపద్ధతిని వివరంగా 
రంగులచిత్రాల సహాయంతో చూపించడంజరిగింది . ఎవరైనా 
వానపాములతో ఎరువును తయారు చేసుకోవాలంటే ఈ పుస్తకం 
ఆధారంగా చేసుకోవడానికి వీలుగా రుపుదిద్దబడింది ఈ పుస్తకం . 
మామిడి మొక్కలకు వర్మికంపోస్టు 

ISBN : 81 -87380 - 27 - 6 


@ డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ 


BOOKS for CHANGE 
INTnital Artiemaakaramtala Patel 
Village Publishing Unit 

Hyderabad 


BOOKS for CHANGE 
(A Unit of ActionAid Karnataka Projects ) 
Village Publishing Unit 

Hyderabad 


వానపాములతో ఎరువు 

తయారు చేయడం 


డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ 

జహీరాబాద్ 


Bro 
BOOKS for CHANGE 
(A Unit ofActionAid Karnataka Projects) 
Village Publishing Unit 

Hyderabad 


వానపాములతో ఎరువు 


వానపాములతో ఎరువు తయారు చేయడం 
VERMICOMPOSTING 


Developed by : B . Suresh Reddy, DDS, KVK, Zahirabad 
Photographs by : Deccan Development Society, Zahirabad 


రైతులు పంటలుబాగా పండించాలంటే ముఖ్యంగా కావలసింది 
పంట భూములలో బలాన్ని పెంచడం . గత 20 సంవత్సరాలనుండి 
సర్కారు ఎరువులు వాడ బట్టి పంట పొలాలు సత్తువ లేకుండ 
తయారవడమేకాకుండా వాతావరణంలో కాలుష్యం పెరిగింది . 
అందుకే ఈ మధ్య సేంద్రియ ఎరువుల అవసరం బాగా పెరిగింది . 
అటువంటి రకమైన ఎరువులలో ఒకటి వర్మికంపోస్టు . ఇది 
వానపాములతో తయారు చేసే ఎరువు ! వర్మీకంపోస్టు వాడడం వలన 
భుమి ఆరోగ్యం పెరగడమే 
కాకుండా పంటలుబాగా పండుతాయి . 


Edition : First, 1999 


Copyright 


© 


Deccan Development Society, Zahirabad 
and 
Books for Change, Village Publishing Unit, Hyderabad 


DECCAN DEVELOPMENT SOCIETY, ZAHIRABAD . 
• A - 6 , Meera Apartments , Basheerbagh , Hyderabad 500 029 . 
• Project office : Pastapur , Dist . Medak 502 220 , A . P . 
• Krishi Vigyan Kendra : P.B .No. 214, Zaheerabad 502 220 , A . P. 


BOOKS FOR CHANGE , VILLAGE PUBLISHING UNIT 
( A unit of Actionaid Karnataka Projects) 
316, Maheshwari Chambers, Somajiguda , 
Hyderabad- 500082. 
Tel : 3326691 , 3356210 


ISBN : 81-87380- 27 - 6 


Published by : Books for Change , 

( A unit of Actionaid Karnaka Projects ) 
Village Publising Unit, 
Hyderabad 


> వర్మీకల్చర్ షెడ్ 
వానపాముల పెంపకాన్ని వర్మీకల్చర్ అంటారు. వానపాములు 
పెరిగెటప్పుడు అవి తిని విసర్జించే పదార్థాన్నివర్మీకంపోస్టు అంటారు . 


వర్మీకల్చర్ బెడ్లో వాడాల్సిన పదార్థాలు 

ఈ పదార్థాలు వానపాములకు తినే తిండి . 


వర్మీకల్చర్ బెడ్ తయారు చేయు పద్ధతి 


> పశువుల పిండ 


> ఆకులు 


> కూరగాయల చెత్త 


వాడె మరియు పొరక వంటివి 


> గుడిసిలో బెడ్ వెసుకుంటే ఎండవేడి నుండి 
పెద్ద వాన నుండి వానపాములను కాపాడుకోవచ్చు 


భూమిపైన 1 అడుగు ఎత్తు మరియు 1 గజము వెడల్పుతో మనకు అవసర 
మున్నంత పొడవులో బెడ్ తయారు చేసుకోవాలి . 


> కాగితము 


3 . 


> చెదలు పట్టకుండా ఉండడానికి వేప ఆకుకాని,కానుగ 

ఆకుకాని మట్టి వరుసపై చల్లాలి 


> ఇటుక పెళ్ళలు వరుస 
ఉసికె వరుస , మట్టివరుస 


> మట్టి వరుస వెస్తున్న స్త్రీ 
బెడ్ కట్టినతరువాత , అడుగు భాగాన ఒక ఈంచు ఇటుక పెళ్లలవరుస 
వేసుకోవాలి. ఇటుక వరుస , 

దానిపైన ఒక ఇంచు ఉసికె వరుస ,దానిపైన 
ఒక ఈంచు మట్టి వరుస వేయాలి . 


> కుళ్ళిపోయే చెత్త వరుస వేయటం 
మట్టి వరుసపైన 3 ఈంచుల కుళ్ళిపోయే చెత్త వరుస వేసుకోవాలి . 


45 


> ఎండిన పెండ వేసుకొనుట 
చెత్త వరుసపై ఎండిన పెండ వరుస వేసుకోవాలి . పచ్చిపెండ 
వాడకూడదు . ఎందుకంటే వానపాములు చచ్చిపోవచ్చు . 

వర్మీకల్చర్ బెడ్లో వాడకుండా ఉండాల్సిన పదార్థాలు 


> బెడ్ పైన నీళ్ళు పోయుట 


గాజు, 
రబ్బరు , 
టిన్ మొ ॥ వి 


బెడ్ పూర్తిగా తడిసేవరకు నీళ్ళు పోయాలి. నీళ్ళు పోసేటప్పుడు 
బెడ్లో అడుగు భాగములో నీళ్ళు నిల్వ ఉండకుండ జాగ్రత్త తీసుకోవాలి . 


> పైన కనిపించే వస్తువులు బెలో వేయకూడదు 


7 . 


> కుప్ప చేయడం 


> వర్మీకంపోస్టు కుప్ప 


> బెడ్లో వానపాములు వదలటం 
బెడ్ తయారు చేసిన తరువాత దానిపైన వానపాములు 
వదలాలి. ప్రతిరోజు, బెడ్లో పదను వుండేటట్టు నీళ్ళు పోయాలి . 

8 . 


వానపాములను వదిలిన తరువాత 30 - 45రోజులలో వర్మీకంపోస్టు 
తయారు అవుతుంది .వానపాముల సంఖ్య ఎక్కువ ఉంటె బెడ్లో తొందరగా 
వర్మీకంపోస్టు తయారు అవుతుంది . .. 

వర్మీకంపోస్టుతయారు అయిన తరువాత 4 - 5రోజులు నీళ్లుపోయడం 
ఆపుజేసి బెడను ఫోటోలో ఉన్న విధంగా కుప్ప చేయాలి. ఇలా చేయడం వల్ల 
వానపాములు క్రింది వరుసలలోకి వెళ్ళిపోయి వర్మీకంపోస్టు తీసుకొనుటకు 
వీలు అవుతుంది . 


69 


కొన్ని సూచనలు 


బెడ్ నీడలో వేసుకోవాలి 


బెడ్లో ఎప్పుడు పదను ఉండేటట్టు 
చూసుకోవాలి . 


> కంపోస్టుజల్లెడ పట్టటం 
తయారైన కుప్పల నుండి కంపోస్టు తీసుకొని ఉసికెపట్టెచెన్నితోటి 
జల్లెడ పట్టాలి. ఇట్లా చేస్తే కంపోస్టులో ఎక్కడైన వానపాములు మిగిలితే అవి 
మళ్ళి బెడ్లో వేసుకోవచ్చు . 

జల్లెడ పట్టిన ఎరువును సంచులలో నింపుకోవాలి . 


వానపాములు తినడానికి ఎప్పుడు 
తిండి ఉండేటట్లు చూసుకోవాలి . 
వర్మీకల్చర్ బెడ్ కోళ్ళకు దూరంగా 
ఉండెటట్టు చూసుకోవాలి . 
పచ్చిపెండ వాడొద్దు . 


ఒక కిలోకు 1000 వానపాములు జోకుతాయి. ఒక కిలో 
వానపాములు ఎటు గజము కొలత ఉండేటంత జాగకు 
సరిపోతాయి. సరియైన పరిస్థితులలో 1000వానపాములురోజుకు 
5 కిలోల చెత్తను కంపోస్టుగా మారుస్తాయి . 
ఒక ఎకరానికి ఒకటన్ను వర్మీకంపోస్టు ఎరువు వేయాలి . 

వర్మికంపోస్టు దుక్కిలోగాని, పెరుగుతున్న పంటకుగాని వేయవచ్చు. 
> వర్మికంపోస్టును అన్ని రకాల పంటలకు వేసుకోవచ్చు. 


AAA 


> సంచులలో నింపటానికి సిద్ధంగావున్న ఎరువు 

( 101 


వర్మీకంపోస్టు వాడడం వలన లాభాలు 


వర్మీకంపోస్టు ఎలా వాడాలి 


> దుక్కిలో 
వర్మీకంపోస్టు వేయుట 


నత్రజని, పొటాష్ , భాస్వరం వంటి పోషకాలనే 
కాకుండా కాల్షియం, మగ్ నీషియం, బోరాన్, 
జింక్ , మాంగనీస్ , కాపర్ మరియు మాలిడేనమ్ 
వంటి సూక్ష్మ పోషకాలను పంటకు అందిస్తుంది . 
సర్కారు ఎరువులు ( అంటే యూరియా , డి . ఏ.పి ) 
వాడాల్సిన అవసరం ఉండదు . 
పంటకు పురుగులను తట్టుకునే శక్తి 
పెరుగుతుంది . దీని వలన పురుగు మందులకు 
అయ్యేఖర్చుచాలా వరకు తగ్గుతుంది . 
తక్కువ నీటితో పంట పండించవచ్చు . 
భూమిలో గాలిబాగా ఆడెటట్టు , నీరు ఇంకేటట్టు 
మరియు నీటిని నిల్వ ఉంచే గుణాన్ని 
పెంచుతుంది . 
భూమిని ఆరోగ్యంగా తయారు చేసే సూక్ష్మ 
క్రిముల సంఖ్యను గణనీయంగా పెంచుతుంది . 
భూమినిబలంగా తయారు చేయడమే 
కాకుండా 
పంట ఎక్కువగా వచ్చేటట్టు చేస్తుంది . 
ప్రతి సంవత్సరము నిలకడైన పంటవస్తుంది . 
పండిన పంట ఎక్కువ రోజుల వరకు ఖరాబు 
కాకుండా ఉండడమేకాక ఎక్కువ రుచిగా 
ఉంటుంది . 


> పంట 
ఎదిగేటప్పుడు వాడుట 


> వర్మీకంపోస్టు 
వేసిన మామిడి చెట్టు 


13 


విజయ కథలు 


జరనమ్మ, ఊరు మెటల్ కుంట , కూలి చేసుకు బతుకుతుంది . 
తనకున్న ఒక ఎకరాకు సరిపోను వర్మీకంపోస్టు స్వంతంగా ఇంటి దగ్గర 
తయారు చేసుకుంటుంది . తను జీవితాంతం సర్కారు ఎరువులు 
వాడాల్సిన అవసరం లేదనిఖుషీగా చెప్తుంది . 


రంగమ్మ, ఊరు మెటలకుంట , మొగని సాయం లేకుండా 
బతుకుతుంది . ఆమెఊర్లోనేదొరికె చెత్త , పెండ , కూరగాయల చెత్త 
వాడు తన ఒక ఎకరానికి సరిపోను వర్మీకంపోస్టును అల్కగా తయారు 
చేస్తుంది . వర్మీకల్చర్ బెడన్నుకోళ్ళనుండి కాపాడుకోనికి బెడ్డుపైకోళ్ళ 
జాలివాడుతుంది . 

- 14 


